శుక్రవారం ఫిబ్రవరి 2, 2024 ఈనారు విజయవాడ 5 


పరిశోధనలకు రూ.లక్ష కోట్ల కార్బన్‌ ఫండ్‌ 

దిల్లీ: (ప్రైవేటు రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిం 
చేందుకు రూ.లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతా 
రామన్‌ వెల్లడించారు. 'ఈ నిధితో... 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చి | 
జౌత్సాహికులను ప్రోత్సహిస్తాం. దీర్లకాలిక ఫైనాన్సింగ్‌ లేదా రీఫైనాన్సింగ్‌, 1 
పూర్తిగా వడ్డీ లేకుండా సాయం చేస్తాం. యువత, సాంకేతికతను సమ్మిళితం 1 
చేసేలా, సన్‌రైజ్‌ డొమైన్‌లో పరిశోధన, ఆవిష్కరణలో ఇది ఎంతగానో ఉప క 2024-25 4 


ఎన్నికల సంఘానికి రూ.306 కోట్లు 


దిల్లీ: ఈ ఏడాది లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న 
నేపథ్యంలో ఎన్నికల సంఘాని(ఈసీ)క 2024-25 బడ్జెట్‌లో కేంద్రం రూ.306.06 కోట్లు కేటా 
యించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2028-24లో కేంద్రం రూ. 385.67 కోట్లు ఇచ్చింది. 
న్యాయమంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2502.30 కోట్లు ఇవ్వగా... 2024- 
5లో రూ.34.84 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఈవీఎంల సేకరణ కోసం ఎన్నికల 
సంఘానికి ఇవ్వనున్నారు. న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలోని శాసన విభాగం ఈసీకి సంబం 
ధించిన ఎన్నికలు, ఎన్నికల చట్టాల అంశాలకు నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. 


రిస్తుంది అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 


సాగు సాయం ఈ EEE 


2024-2025 
బడ్జెట్‌ 
చ సు | అంచనాలు 
2, 30,01,274 
2 9 0,011 
గ భారతదేశం ప్రపంచంలోనే అతి 3,99,701 
@ 'వెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. కానీ, శ నాలా గ 729070 1704404 


పశువుల పాల ఉత్పాదకత తక్కు వ — 

వగా ఉంది. ఇప్పటికే ఉన్న రాష్ట్ర, 3 ళ్లు నీ 29,000. 
గోకుల్‌ మిషన్‌, నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ | 6 ాలధన వసూళ్ల 50,000 
మిషన్‌, డెయిరీ ప్రాసెసింగ్‌- పశు న 16,85,494 
పోషణ కోసం 'మౌలిక సదుపా y | 
యాల అభివృద్ధి నిధులు వంటి పథకాల ఃా $05700. 
ఆధారంగా పాడి రైతులను ఆదుకునేం 
దుకు సమగ్ర కార్యాచరణ 
రూపొందిస్తారు. 


ఆ కేటాయింపులు స్వల్పంగా పెంపు 
ఆ వంటనూనెల రంగంలో ఆత్మనిర్భరతకు ప్రణాళిక 
ఆ పాడిరైతుల కోసం సమగ్ర కార్యక్రమం 

ఆ అయిదు సమీకృత ఆక్వాపార్కుల ఏర్పాటు 


దిల్లీ: వ్యవసాయం, అనుబంధ రంగా 7 
లకు గత ఏడాదితో పోలిస్తే నిధుల ON గ | [3 nr 
కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. (రూ.కోట్లలో) 


2028-24లో రూ.125 లక్షల కోట్లు 
ఇవ్వగా... ఈసారి రూ.1.2 లక్షల. |శాఖ/రంగం 2023-24 2024-25 


“సీఎం కిసాన్‌ యోజన కింద 118 
/ కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందిం 


కోట్లు కేటాయించారు. మత్స్య, పశుపో _ | వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం 9,876 9,941 . 4 కోట్ల మందికి పీఎం ఫసల్‌ బీమా 
షణ పాడి మంత్రిత్వ శాట్‌ రూ [౨ 60,000 60,000 అందించారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సంపద 
wl కు అ వర రకముల (మత్స్యశాఖ 1701 2,584 ఫా యోజన కింద ౫ లక్షల మంది రైతులు లబ్ది |!) 17: ప్రాథమిక లోటు (16-1) 
బవ హు సర ్మపుత్ర |సచీసంవర్థక, పాడి పరిశ్రమలు 3,913 4,521 పొందారు. 10 లక్షల మందికి ఉపాధి లభిం 
Bs వరిలో ఆహార శుద్ది పరిశ్రమ 2,911 3,290 చింది మైక్రో పుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌, వైజ్‌ 
ద్ధి కోసం పబ్లిక్‌, ప్రైవేట్‌ పెట్టబడు !ఈో దృ పరిశ్రమలు తష ల ae 
వర్ణ roy ద పథకం ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక om) | 
లను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక | సహకార శాఖ 747 1183 సంఘాలకు, వ్యక్తిగతంగా 60 వేల కొంచెం కొంచెం పటె ! 
న ముండి నిర్మలా సీణారామన్‌ ఫక్‌ ఆహార, ప్రజా పంపిణీ 2,21,924 2,13,019 ప మందికి రుణసాయం అందిం ల 
ల్‌ ఖల వహ ప్రస చారు. 
దుకు, వ్యవసాయ రంగంలో విలువ. (వినియోగదారుల వ్యవహారాలు g09 5 eos కు ర హం ఆహారం, ఎరువులపై రాయితీల్లో తగ్గుదల 
అజ ua ఎరువులు 1,88,947 1,64,150 హెక్టారుకు కన్నుల హి a 
జోడింపునకు మరింత కృషి చేస్తామని Fa స మత్స్య సంపద ఉత్పత్తి అవు లీ 
పేర్కొన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె | నాలు 572 + మ దిల్లీ: ఆహారం, ఎరువులపై ఇస్తున్న 
పలు కీలక ప్రకటనలు చేశారు, ఫార్మానూటికల్స్‌ HOY UU se నా యక రాయితీల్లో కేంద్ర ప్రభుత్వం ఏడాదికేడా 


రెట్టింపు అంటే రూ.లక్ష కోట్లకు పెంచేందుకు, సమీప భవిష్య 
త్తులో 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు 
ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకం అమలును 
ముమ్మరం చేస్తారు. అయిదు సమీకృత ఆక్వాపార్కులు / 


కోత విధిస్తూ వస్తోంది. 2024-25క' ఆహారం, ఎరువు 

లపై రాయితీలను రూ.8.68 లక్షల కోట్లుగా నిర్ణయించింది. 
మార్చి 8, 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో సవరించిన 

ఇ అంచనాలతో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. వచ్చే ఏడాది ఆహార 
ప /  స్తలిడీకసంరూ షన కోట్లను అ సః సీతారామన్‌ 
'యవంతమైన నేపథ్యంలో నానో నూ డీఏపీ ౧ కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం 
ఇంజ జ అగ్రో-కైమేటిక్‌ సళ ఆహారంపై రాయితీ రూ. 212322 కోట్లు. ఇది 2022-29లో రూ.2.12 
న్నకు విస్తరిస్తారు లక్షల కోట్లు కావడం గమనార్హం. వచ్చే ఏడాది ఎరువులపై ఇవ్వనున్న 
రాయితీలను రూ.1.64 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవ 
త్సరం సవరించిన అంచనాల ప్రకారం... రాయితీ రూ.1.89 లక్షల కోట్లు. గత 
ఏడాది రూ.251 లక్షల కోట్లను ఎరువులపై సబ్సిడీల కోసం కేటాయించారు. 


దేశీయంగా నూనెగింజల సాగును ప్రోత్సహించడం ద్వారా వంటనూనెల రంగంలో ఆత్మనిర్భరత 
సాధించేందుకు ఓ వ్యూహం రూపొందిస్తారు. భారత్‌ ప్రస్తుతం విదేశాల నుంచి పెద్దమొత్తంలో 
వంటనూనెలు దిగుమతి చేసుకుంటోంది. 2022 నవంబరు నుంచి 2020 అక్టోబరు వరకు (మార్కె 
టింగ్‌ సంవత్సరంలో) రూ.1.88 లక్షల కోట్ల విలువ చేసే సుమారు 185 లక్షల టన్నులు దిగుమతి చేసు 
కుంది. ఈ నేపథ్యంలో వేరుసెనగ, నువ్వులు, ఆవాలు, సోయా, పొద్దుతిరుగుడు సాగును ప్రోత్సహించేం 
దుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తారు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలపై పరిశోధన, ఆధునిక సాగు 
పద్ధతుల వినియోగం, మార్కెట్‌ అనుసంధానం, పంటల బీమా అందులో ఉంటాయి. 


వచ్చే ఏదాదికి పెట్రోలియంపై ఇచ్చే రాయితీని 
రూ.1,925 కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుత 
ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా 

(రూ.12,240 కోట్లుతో పోలిస్తే ఇది తక్కువ. 


ఉదడాన్‌లో 
517 మార్గాలు 


లఖ్‌పతితో లక్షార్డన! 


3 కోట్ల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ దిల్లీ: పెరుగుతున్న ప్రయాణికులకు అను 
1 గుణంగా ప్రస్తుత విమానాశ్రయాల విస్తరణ, 
కొత్త విమానాశ్రయాల అభివృద్ధిని వేగంగా 
కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతా 
1 రామన్‌ వెల్లడించారు. గత పదేళ్లలో విమా 
నాశ్రయాలు రెట్టింపై 140కు చేరాయని తెలి 
పారు. దేశీయ సంస్థలు 1120 కొత్త విమా 
1! నాలకు ఆర్డర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. 
ఉదో ్యగులకు దక్కని ఊరట pio రోజుల్లోనే పరిశీలన.. వివాదాస్పదమైన ప్రత్యక్ష పన్ను చిన్న పట్టణాలకు me నడిపేందుకు 

గత అయిదేళ్లలో పన్ను చెల్లిం . డిమాండ్లు పేద్ద సంఖ్యలో ఉన్నాయని || అమలు చేస్తున్న ప్రాంతీయ వాయు అను 
ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్డై ' పుదారుల సేవలను మెరుగుపర్చ ' ఆర్టిక మంత్రి తెలిపారు. '196% నుంచి || సంధానత పథకం (ఉడాన్‌) కింద వాయు 


దిల్లీ: స్వయం సహాయక సంఘా(ఎస్‌ హెచ్‌జీ)లకు 
సంబంధించిన 'లఖ్‌పతి దీదీ' పథక లక్ష్యాన్ని విస్తృతం 
చేస్తున్నారు. ఇకపై 8 కోట్ల మంది మహిళలకు నైపు 
ణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి 
వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలో పేతమే లక్ష్యంగా స్వయం సహాయక మహిళలకు 
వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి... వారు ఏడాదికి కనీసం రూ.లక్ష స్థిర ఆదాయం పొందేలా 
చేయడమే పథక లక్ష్యం. 'తొమ్మిది కోట్ల మహిళల సభ్యత్వంతో $9 లక్షలు ఉన్న ఎస్‌హెచ్‌ 
జీలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపకరిస్తున్నాయి. ఈ సంఘా 
లతో ఇప్పటికే కోటి మంది మహిళలు లక్షాధిపతులయ్యారు. వీరు ఇతరులకూ స్ఫూర్తిగా 


ఉపసంహరణ.. 


| 
| 
/| 
/| 
/| 
| 
i 
| 
| 
| 
/| 
| యాన్ని కొనసాగిస్తూ... మధ్యంతర బడ్జెట్‌లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ ' మంత్రి నీర్భలా సీతారామన్‌ తెలి ! ఉన్నాయి. నిజాయతీతో పన్ను చెల్లి || తీసుకొస్తున్నట్లు ఎఫ్‌ఎం తెలిపారు. ఈ 
/| 
/| 
tH 
1| 
|| 
i 


స riers Bs ద్‌ be ee తో జ 
న స Ue ne bis sD ట్‌లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. 'గత సంప్రధా ' డంపై దృష్టి సారించామని ఆర్థిక. ఇవీ ఇంకా పుస్తకాల్లో కొనసాగుతూనే | ప్రయాణాలను మరింత అందుబాటులోకి 
క్షణ ఇవ్వా! బరు. వీరు నె ని 
ల కల స్ఫూర్తి I eee Tn, బం pagan తీసుకురావడం లేదని' ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ! పారు. ఫేస్‌లెస్‌ అనెస్‌మెంట్‌ స్తున్న వారికి ఇవి ఆందోళన కలిగిస్తు || పథకం కింద 011 కొత్త మార్గాల్లో 18 కోట్ల 
అ ఉప. టై. క గ స గ పనుల్లో as వెల్లడించారు. దిగుమతి సుంకాలు సహా ప్రత్యక్ష పరోక్ష వన్నుల విధానంలో అప్పీల్‌ను ప్రవేశ పెట్టడంతో న్నాయి. తదుపరి సంవత్సరాల్లో రిఫం || మంది ప్రయాణించారని వివరించారు. 
En నై ల్చు! వత | ఎలాంటి మార్పులూ ఉండవని ప్రకటించారు. 'గత పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల పారదర్శకత, జవాబుదారీతనం డుకూ ఇబ్బంది అవుతోంది. ఈ నేప నిధులు ఇలా: 2024-25లో పౌర విమాన 
వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 2.4 పెరిగిందన్నారు. నవీకరించిన థ్యంలో 2009-10 ఆర్థిక సంవత్సరం | యాన మంత్రిత్వ శాఖకు రూ.2,300 కోట్లు 
మాస్‌ను రెట్లు అధికమయ్యింది. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయినీ దేశాభివృద్ధికి, ' ఆదాయపు పన్ను రిటర్నులు, వరకూ ఉన్న రూ.5వేల లోపు బడ్జెట్‌లో కేటాయించారు. 2028-24లో ఈ 
బయోమాస్‌ ప్రజల సంక్షేమానికీ ఉపయోగిస్తున్నామని నేను హామీ ఇస్తున్నా పన్ను. కొత్త ఫారం 26ఏఎస్‌, పన్ను రిట ' డిమాండు నోటీసులనూ, 2010-11 శాఖకు సవరించిన అంచనా రూ.2.12 
8, చెల్లింపుదారులు ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతుకు నేను అభినందనలను తెలి ను నే నింపడం 2014-15 0 కోట్ల కంటే ఈ మొత్తం తక్కువే. ఉడాన్‌కు 
సీబీజీగా మారే_ందుకు ల్లింపుదారులు ప్రభుత్వానికి ఇస్తున్న మద్ద ర్నులను ముందుగానే నింపడం నుంచి 2014-15 వరకూ ఉన్న రూ.10 || త్తం 
ఎ క్ష} యజేస్తున్నా' అని ఆమె అన్నారు. పదేళ్లలో ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గిం ! లాంటి వాటి ద్వారా రిటర్నుల వేల లోపు ప్రత్యక్ష పన్ను బకాయి ' 2024-25లో రూ.502 కోట్లు కేటాయించారు. 
ఆర్థిక సాయం చినట్లు, హేతుబద్ధీకరించినట్లు తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ! దాఖలు మరింత సులభమయ్యుం '! డిమాండు నోటీసులను ఉపసంహరిం || 2090-24లో సవరించిన అంచనాలు రూ.850 
బయోమాస్‌ను కంప్రెస్ట్‌ బయో | మిసహారుంప్ట పరిమితి రూ.2.2 లక్షలు ఉండేదీ ఇప్పుడు కొత్త పన్నుల దని పేర్కొన్నారు. రిటర్నుల పరి | చుకోవాలని ప్రతిపాదిస్తున్నా' అని 1 కోట్ల కంటే ఇది తక్కువ. ణి విమానాశ్రయా 
గాస్‌ (సీబీజీ)గా మార్చేందుకు 1; విధానంలో రూ.7 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికీ ఎలాంటి పన్ను ' శ్రీలనకు 2018-14లో సగటున 98 సీతారామన్‌ తెలిపారు. దీనివల్ల కోటి .. లను పునరుద్ధరించడం, 124 వాయు మార్గా 
ఆరిళ సాయం అందించనున్నట్లు 11 బాధ్యత లేదు. చిన్న వ్యాపారుల పన్ను పరిధినీ రూ.2 కోట్ల నుంచి రూ.3 రోజులు పట్టేదని, ఇప్పుడు మంది ప్రయోజనం పొందుతారని వెల్ల !| లను ప్రారంభించడంతో పాటు ఈశాన్య 
ఆర్థికమంత్రి ప్రకటించారు. వాహ కోట్లకు పెంచాం. వృత్తి నిపుణుల ఆదాయ పరిమితినీ రూ.50 లక్షల నుంచి ' కేవలం 10 రోజుల్లోనే ఇది పూర్త ' డించారు. వీరందరూ రూ.8500 కోట్ల |: ప్రాంతాల అనుసంధానత కోసం, వయబిలిటీ 
సు, al Hine కం i రూ.75 లక్షల వరకూ పెంచాం. కార్పొరేట్‌ పన్నునూ 80 శాతం నుంచి 22 ' వృతోందని తెలిపారు. దీనివల్ల మేర లబ్ధిపొందుతారని కేంద్ర రెవెన్యూ | గ్యాప్‌ ఫండింగ్‌ కోసం తాజాగా కేటాయించిన 
జంధనంగా వినియోగించేందుకు | ap తగ్గించాం. కొన్ని ido కు సలహ కొన్ని కొత్త తయారీ కంపె ! రిఫండుల చెల్లింపు వేగంగా పూర్త ! శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్లోత్ర వెల్ల || నిధులను వినియోగించనున్నారు. 
సహజ వాయువులో తప్పనిసరిగా నీలకూ ఇది 15 శాతమే. అని సీతారామన్‌ తెలిపారు. వుతోందన్నారు. డించారు. చరచర 


: “జనాభా పెరుగుదల- సవాళ్లపై 


పలె ప్రగతికి పెదపీట |. ఆకు 
ఆ ౧m ౧ |! దిల్లీ: వేగంగా జనాభా 
కంస పెరుగుదల, అందులో 

స్‌ గ్రామీణాభివృద్ధికి కేటాయింపుల పెంపు ras 

దిల్లీ: గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెద్దపీట వేసింది. 2024-25 తాత్కా _ || తున్న సవాళ్లను అధ్య an 
లిక బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1. లక్షల కోట్లను కేటా :; యనం చేసేందుకు ఉన్నత 
యించింది. 2028-24తో ఇచ్చిన రూ.1.51 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 12 + స్థాయి కమిటీ ఏర్పాటు చేయ 
శాతం ఎక్కువ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం !! నున్నట్లు నిర్మలా సీతారామన్స్‌ తెలిపారు. 
కోసం రూ.88,000 కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటిం 'వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను చేరుకునేందుకు 
చారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన నిధులు రూ.60,000 కోట్లతో పోలిస్తే 48 శాతం _ !! ఉన్న సవాళ్లను కమిటీ తప్పనిసరిగా 
ఎక్కువ కేటాయించడం విశేషం. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనకు ఈసారి గుర్తించాల్సి ఉంటుందన్నారు. 


సీబీజీ కలపడాన్ని దశలవారీగా 
అమలు చేయనున్నట్లు వెల్లడిం 
చారు. దేశ ఇంధన భద్రతకు 
మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఈ పథ 
కాన్ని తీసుకొచ్చారు. బయో 
మాస్‌ అగ్రిగేషన్‌ పరికరాలు 
సమకూర్చుకునేందుకు సదుపాయ కల్ప 

ఆర్థిక సాయం కల్పిస్తా నకు కేంద్ర 

మని అన్నారు. హరిత ప్రభుత్వం అత్యధిక 
వృద్ధిని ప్రోత్సాహించేం ప్రాధాన్యం ఇస్తోంది. 
దుకు బయో జీ తాత్మాలిక బద్దె 
తయారీ, బయో- ట్‌లో జల్‌శక్తి మంత్రిత్వ 
ఫౌండ్రీ పథకాన్ని జీ 0 


పారు. 


న? యంలో? వ ల్‌ ా 
న్నట్లు 0 wy? 'ట్లను ప్రకటిం; బడ్జె 'టాయింపులు రూ. 19 ట్లు. aR, 
Rh శాతం నిధులు 'జల్‌ జీవన్‌ మిషన్‌ E అప్పు చేయాల్సిందే! 


కోసం వెచ్చిస్తారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో 
భాగంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 
ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యాన్ని కల్పించను 
న్నారు. 2023-24 బడ్జెట్‌లో జల్‌శక్తి మంత్రిత్వ 
శాఖకు రూ.96,549 కోట్లు కేటాయించారు. 
ఆ 'జాతీయ గంగా ప్రణాళిక' కింద గంగ, దాని 
ఉపనదులకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టులు, 


రెవెన్యూ లోటును పూడ్చేందుకు 
రూ.14.13 లక్షల కోట్ల రుణాలు 
దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే 
రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు రూ. 
14.13 లక్షల కోట్ల రుణాల్ని తీసుకోనున్నట్లు 
:; కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 
ప్రతిపాదించారు. 2028-2024 ఆర్థిక సంవ 
త్సరం స్థూల రుణ అంచనా రూ.15.49 
| లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. వచ్చే 
ఏడాది పన్నుల ద్వారా రాబడి పెరుగుతుం 
1: దని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు 
.: రుణ నేకరణను తగ్గించుకుంది. 


అ అ ౧౧99 ఇ జ అ అ ౧౦99 EY. ee 7 


(c) eenadu 


దిల్లీ: 2014కు పూర్వం ఆర్థిక వ్యవస్థ నిర్వహణ లోపాలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు నిర్మలా 
క్‌ సీతారామన్‌ వెల్లడించారు. పదేళ్ల యూపీఏ ప్రభుత్వం తర్వాత 2014లో భాజపా ఆధ్వర్యంలో ఎన్‌డీఏ 
యూపిఏ పాలన నుంచి అధికారంలోకి వచ్చింది. '2014కు పూర్వం మనం ము ఇప్పుడు పష్టడున్నామా తెలుసుకోవడం 
ఎంతో ముఖ్యం. ఆనాడు యూపీఏ పాలకుల విధానాల వల్ల కలిగిన నష్టాల నుంచి గుణపాఠాలు నేర్చు 
గుణపాఠాలు కునేందుకు శ్వేతపత్రం అవసరం' అని కేంద్ర మంత్రి వివరించారు. ఈ పదేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థలో 
సానుకూల మార్పు వచ్చిందని నొక్కి చెప్పారు. దేశ ప్రజలూ ఆశావహ దృక్పథంతో ఉన్నారన్నారు. 
'మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికే దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. 'సబ్‌కా సాత్‌, 
నేరు కు | సబ్‌కా వికాస్‌ ఓ మంత్రంలా అమలు చేయడంతో వాటిని అధిగమించాం. దేశం మొత్తం ఏకతాటిపై 
టి! అటడదా౦! నిలిచి కరోనా వంటి ప్రతికూలతలను ఎదిరించి నిలదొక్కుకున్నాం. 'పంచ్‌ ప్రాణ్‌తో ఏకమై ఆత్మనిర్భర్‌ 
భారత్‌ వైపు అడుగులు వేసి 'అమృత్‌ కాలం' కోసం పునాదులు వేసుకున్నాం. అందుకే... ప్రభుత్వ పని 
తీరు చూసి మళ్లీ ఆశీర్వదిస్తారని భావిస్తున్నా' అని పేర్కొన్నారు. ప్రభుత్వ సీనియర్‌ అధికారుల వివరాల 
మేరకు వచ్చే వారమే శ్వేతపత్రం విడుదల చేయవచ్చని తెలిసింది. 


పథకాల అమలు కోసం రూ.3,500 కోట్లను, 
ప్రధాన మంత్రి క్రిషి సించాయీ యోజ 
నకు రూ.2,500 కోట్లను తాత్కాలిక 
బడ్జెట్‌లో కేటాయించారు. 


